Registered No. HSE -49/2016 


ప్రదేశ్ ప్రభు 


సభుత్వం 


ఆంధ్రప్రదే 


KUA 


ANDHRAP 


आध्रप्रदेश 


a 


" 
HRA 
PRADESH 


= 


9 


RIGHT TO 
INFORMATION 


సత్యమేవజయతే 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W .No. 12 


AMARAVATI, TUESDAY , MARCH 26 , 2019 


G .867 


PART I - NOTIFICATIONS BY GOVERNMENT, HEADS OF DEPARTMENTS 

AND OTHER OFFICERS 


-- X - - 


NOTIFICATIONS BY GOVERNMENT 
ENVIRONMENT, FORESTS , SCIENCE & TECHNOLOGY 

DEPARTMENT 
(SECTION . II ) 


RESERVATION OF CHEVITIKONDA FOREST BLOCK , ANTHERVEDIGUDEM 

VILLAGE , BUTTAYAGUDEM MANDAL OF WEST GODAVARI DISTRICT, WITH 
AN EXTENT OF 10 .03 Ha. OR Ac . 24 . 77 CENTS , OF COMPENSATORY 
AFFORESTATION ( C . A ) LAND , UNDER SECTION 24 OF THE ANDHRA 
PRADESH FOREST ACT, 1967 . 


[G . O .Ms.No. 76 , Environment, Forests, Science & Technology (Section . II), 

6th August, 2015 .] 


NOTIFICATION 


In exercise of the powers conferred by section of 24 of the Andhra Pradesh 
Forest Act 1967 ( Act No -l of 1967 ) , the Governor of Andhra Pradesh hereby declares 
that, it is proposed to constitute the land within the boundaries specified in the schedule 
below as a protected forest under the said act, with effect from the date of publication 
in the Andhra Pradesh Gazette . 


[ 1 ] 


ANDHRA PRADESH GAZETTE , March 26 , 2019 


SCHEDULE 


Name of the District 
Name of the Division 
Name of the Mandal 
Name of the Range 
Name of the Village 
Name of the Forest Block . 
Area of the Forest Block 


WestGodavari 
Eluru 
Buttayagudem 
Jangareddigudem 
Anthervedigudem 
Chevitikonda 


Ac 24 .77 Cts . 

Or 
10 .03 ha 


Details of area included in the Protected Frores. 


SI.No 


Name of the 

Village 


Nature of 

land 


Sy . No 


Area 


Anthervedigudem MC Konda 


306 


Ac 24 .77 Cts . 

Or 
10 . 03 ha 


BOUN DARY DESCRIPTION : 


North : The boundary line starts from station No. 1 which is located at North - West corner of the 
proposed block and it joins station no. 2 on bearing line at 100 and at 422.50m from station no .1 
Next the boundary line runs along North - Easterly up to station no . 3. Besides station No 3 there is i 
road from Doramamidi to Ankannagudem running through Gadidaboru village and there is water tan 
on other side of the road . The distance from station no . 1 to station no .3 is 769 .30 metres 


Station Nos 


Bearings in 

Degrees 


Distances in 

links 


Distances in 

meters 


From 

1 
NORTH 


To 
2 


3 


1000 


970 


2112 .50 

1734 


422 .50 
346 .80 


EAST 


2480 


1923 


384 . 60 


SOUTH 


641 


2610 
3040 


128 . 20 
163 . 40 


| 


6 


| 


817 


5 
WEST 

6 


/ 


1 


3230 


1165 .50 


233. 10 


ANDHRA PRADESH GAZETTE ,March 26 , 2019 


East: From station No .3 in the East, the line runs towards South - West direction to reach station no.4 
which is located at 384 .60 meters from station no . 3 and bearing of station no.4 is 2610 
South : From station no .4 in the south the boundary runs towards South - West direction up to 
station no .5 . The distance from station no . 4 to station no. 5 is 128 .20 metres and bearing of station 
no .5 is 304 " Station no .4 and station no 5 are located on the southern boundary of the block ,which 
is situated on northern side of patta lands of Anthervedigudem Village . 
West: From station no .5 the boundary runs towards North - West upto station no .6 and further in 
the same direction upto station no .1. The distance from station no.5 to station no . 1 is 396 ,50 meters . 
The station no 6 is on bearing line with 323 " The patta lands of Pandirimamidigudem village are 
those on the western side of the proposed block 


Note : 1 ) There are no enclosures to be allowed within the block . 

2 ) There are no right ofways admitted within the block 


ASHWINIKUMAR PARIDA , 
Special Chief Secretary to Government. 


ANDHRA PRADESH GAZETTE, March 26, 2019 


ప్రకటన 


1967 ఆంధ్రపదేశ్ అటవీచట్టం , 24 వ విభాగము లోని ( 1967 లో 1వ చట్టం ) ద్వారా 
లభించిన అధికారాలను పురస్కరించుకొని , ఆంధ్ర ప్రదేశ్ గవర్నరుగారు ఈ క్రింది అనుసూచిలో 
నిర్దేశించిన సరిహద్దుల భూమిని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ గెజిట్ నందు పొందు పరచబడిన తేదీ 
నుండి రక్షిత అడవిగా గుర్తించబడునని ఇందుమూలముగా తెలియజేయడమైనది . ( ఇందులకు 
సంబంధించిన పటమును ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి వారి కార్యాలయము , 
హైదరాబాదు నందు ఉంచడమైనది . ) 


అనుసూచి 


జిల్లా పేరు 


: పశ్చిమగోదావరి 
జిల్లా 


డివిజను పేరు 


: ఏలూరు 


రేంజి పేరు 


: జంగారెడ్డి గూడెం 


మండలం పేరు 


: బుట్టాయ గూడెం 


గ్రామము పేరు 


: అంతర్వేది గూడెం 


రక్షిత అడవిగా ప్రతిపాదించినబ్లాకు పేరు 


: చెవిటి కొండ 


TH 


రక్షిత అడవిగా ప్రతిపాదించిన బ్లాకు విస్తీర్ణం 


: 10 .03 హెక్టారులు 

( ఎ . 24 . 77 ) 


- 


- 


ప్రతిపాదించబడినబ్లాకులో చేర్చబడిన విస్తీర్ణం వివరములు 


A 


క్రమ 


ఊరు పేరు 


5వ గడిలోని 

రెండవ గడిలోని విస్తీర్ణం నుండి 
ఆ నేల తీరు | సర్వే నెం . | సర్వీ నెం. విస్తీర్ణం రిజర్వు అడవి 

|బ్లాకులో చేర్చబడిన 

విస్తీర్ణం హె . 
13 45 
యం .సి ( కొండ ) 301 10 . 03 హె . 

10 . 03 హె . 
( మైనర్ సర్వూట్ ) 


అంతర్వేది గూడెం 


ANDHRA PRADESH GAZETTE, March 26, 2019 


సరిహద్దులు 
ఉత్తరం: ఈ ప్రతిపాదిత ప్రాంతం యొక్క సరిహద్దు గీత స్టేషన్ నెం .1 అనగా స్టేషన్ నెం . 1 

100° బేరింగ్ తో గాడిదబోరు గ్రామము యొక్క పట్టా భూములకు దక్షిణంలోను 
మరియు ప్రతిపాదిత బ్లాకు కు వాయువ్య దిశ లో వున్నది . సరిహద్దు గీత స్టేషన్ 
నెం .1 నుండి ఈశాన్య దిశ లో 422 . 50 మీటర్ల దూరం ప్రయణించి , స్టేషన్ నెం .2 చేరి , 
తరువాత మీదుగా స్టేషన్ నెం . 3 ను చేరుతుంది . స్టేషన్ నెం. 3 గాడిదబోరు గ్రామము 
నందలి దొర మామిడి , అంకన్నగూడెంరోడ్ కు అవతల ఉన్న నీటి ట్యాంక్ దగ్గరగా 
ఉన్నది . 

దూరము 

మేగ్నటిక్ 
స్టేషన్ నెం . 

దూరము 
బేరింగులు లింకులలో మీటర్లలో 
నుండి వరకు 
ఉత్తరం 

2112. 50 422 . 50 
0970 1734 

346.80 
తూర్పు 

2480 

1923 384 . 60 
దక్షిణము 
15 2619 

641 

128 . 20 
3040 817 

163 .40 


1000 


పడమర 


3230 


1165 . 50 


233. 10 


తూర్చు . స్టేషన్ నెం .3 తూర్పు దిశలో ఉన్నది . సరిహద్దు గీత స్టేషన్ నెం . 3 నుండి నైరుతి దిశ గా 
384 . 60 మీటర్లు దూరం ప్రయాణించి 261° బేరింగ్ ను కలిగియున్న స్టేషన్ నెం. 4 ను చేరుతుంది . 
దక్షిణము : సరి హద్దు గీత దక్షిణములో ఉన్న స్టేషన్ నెం .4 నుండి నైరుతి దిశలో 128 . 20 మీటర్ల దూరం 
ప్రయాణించి 304 . బేరింగ్ తో ఉన్న స్టేషన్ నెం .5 ను చేరుతుంది . స్టేషన్ నెం .4 మరియు స్టేషన్ నెం .5 
మరియు ఈ బ్లాకు యొక్క దక్షిణ సరి హదు అంతర్వేది గూడెం గ్రామము యొక్క పట్టా 
భూములకు ఉత్తరంలో ఉన్నది . 
పరమగ : స్టేషన్ నెం. 5 నుండి వాయువ్య దిశగా 163 .40 మీటర్లు ప్రయాణించి 323° బేరింగ్ తో ఉన్న 
స్టేషన్ నెం .6 వరకు చేరి , అక్కడ నుండి మరలా అదే దిశలో 233.10 మీటర్లు ప్రయణించి ఈ బ్లాకు 

యొక్క ఉత్తర సరిహద్దు యొక్క మొదటి స్థానం అయిన స్టేషన్ నెం .1 కు చేరుతుంది . ఈ బ్లాకు యొక్క 
పడమర సరిహద్దులో పందిరి మామిడి గూడెం గ్రామం యొక్క పట్టా భూములు కలవు . 


PE 


రిమార్కులు : 

1. ఈ ప్రతిపాదిత అడవి బ్లాకులోపల ఏ విధమైన గ్రామములు / ప్రాంతములు ( ఎంక్లోజర్స్) - లేవు . 
2 . అనుమతించ వలసిన రహదార్లు -- లేవు . 

అశ్వని కుమార్ పరీడా , 
ప్రభుత్వ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి . 


Published and Uploaded by the Commissioner of Printing, Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www .apegazette . cgg. gov . in 


